పాఠకుల సౌకర్యార్ధం. బ్రహ్మకి సంపత్కుమార్‌ 
అప్పాలాచార్యగారు అందించిన సంస్కృత 
శ్లోకములు తెలుగు లో అనువదించి 
మిముందుంచు చున్నాను. అయితే శ్లోకములు 


కూడా వ్రాయుటకు సమయము లేనందున 
తాత్పర్యం మాత్రమె వ్రాయు చున్నాను 


అశ్వనీ ఈనక్షత్రం లో వివాహమైన కన్య ధనము 
లెక దారిద్య్రం గలదియై దెశాంతరము పోయి 
రోగముతో వినాశమగును 


భరణి ఈనక్షత్రం లో వివాహమైన ధనములేనిది 


3 వ సం,, న వైధవ్యము గలది అగును తనకు 
దగ్గర బంధువుల మరణం గలుగును 


కృత్తిక ఈనక్షత్రం లో వివాహమైన కన్య ఎంత ఐ 
శ్వర్యవంతురాలైననూ భర్త దరిద్రుడై 7 వసం,, న 
అతను మృతి చెందును 


రోహిణి. ఈనక్షత్రం లో వివాహమైన కన్య శుభము 
కలదియె భర్తకు ప్రీతిపాత్రమైన దగును 5వ సం,, 
న పుత్రలాభం కలుగును 


1 


మృగశిర ఈనక్షత్రం లో వివాహమైన శుచియైనది 
బ్రయముగా మాటలనాడునది భర్తకు 
అనుకూలవతి విరులగుపుత్రులు గలది గుణవతి 
బంధువులతో పూజించుబడునది అగును 


ఆరుద్ర ఈ నక్షత్రం లో వివాహమైన కన్య 
ఎల్లపుడు దుఃఖముగలది వాపకార్యములు 
చేయునది కొందరు 3వ సం,,లో వైధవ్యము 
చెందుట గానీ తన మరణించుట గాని జరుగునని 
మరికొందరిమతం 


పునర్వసు ఈ నక్షత్రం లో వివాహమైన రోగములు 
గలది యూ 3వ సం,, లో మరణం లేదా భర్తచే 
విడువబడునది అగును. దాసీ గా జీవించును 


పుష్యమి ఈ నక్షత్రం లో వివాహమైన వైధవ్యము 
గాని లేదా భ ర్హతోవిడువబడినది అగును 
మరణము పిసినారితనం గురుదూషన సపత్ని 
కలది బంధకి అగును 


ఆశ్లేషా ఈ నక్షత్రం లో వివాహమైన ఎతృఘాతకి 
దురాచారం గలది బంధువులు స్వజనులు లేనిది 
కులట అగును 


మఘ. ఈ నక్షత్రం లో వివాహమైన కన్య శుభము 
కలది యూ పుత్రలాభముకది ఎల్లప్పుడూ భర్తతో 
కలిని తన ధర్మములను నెరవెర్చునది అగును 


పూర్వాషాఢ. ఈ నక్షత్రం లో వివాహమైన భోగము 
గలది భర్త ప్రయముగా మాటలనాడునది 
సుఖముగా నుండునది అగును కానీ » సం,, 
తరువాత దొర్సాగ్యం గలది మృత సుతులు గలది 


5వ సం,, దాసీతనము చేయునది మరణించునది. 
తనంతట తానె భర్తను విడిచి పెట్టునది అగును 


హస్త. ఈ నక్షత్రం లో వివాహమైన 
సమర్దవంతమైనది భర్తను సంతోషపెట్టునది 
తను ఎల్లప్పుడూ సంతోషంగా ఉండునదిదక్షత 
కలది గురువుల అర్చన చెసి వారల అనుగ్రహం 
పొందునది అగును 


చిత్త ఈ నక్షత్రం లో వివాహమైన 2 సం, ల 
తదుపరి గ్రహముల దోషములవలన మరణము 
గలది బంధుమిత్రులచే విడువ బడినది 
దాసీతనము చేయునది అగును 


స్వాతి ఈ నక్షత్రం లో వివాహమైన ఒకసం,, న 
బంధువులతో పూజించ బడినది శుభఫలములు 
అనుకూలంగా భర్త గలది భవనము లుగలది 
అగును 


విశాఖ. ఈ నక్షత్రం లో వివాహమైన ఎల్లప్పుడూ 


రోగము గలది పరులచే నిందించ బడినది 5వ 
సం,, లోభర్తను కోల్పోవునది అగును 


అనూరాధ. ఈ నక్షత్రం లో వివాహమైన 
అన్నిటియందు నిపునత గలది భర్తకు 
ప్రియమైనది 


ధర్మమును ఆచరించునది బహు పుతులు 
సివకులచె సివించబడునది అగును 


జ్యేష్ట. ఈ నక్షత్రం లో వివాహమైన. 4 సం, ల 
యందున భర్తతో పాటు దుఃఖములను 
అనుభవించునది 10 సం లో వైధవ్యము గలది 
లేదా తను 9వ సం లో మరణించునది అగును 


మూల. ఈ నక్షత్రం లో వివాహమైన కన్య పతిచేత 
చూడబడునది మంచి శీలము లేనిది లెదా 
ప్రచండ శీలము గలది భర్త శత్రువుల పక్షమున 
ఉండునది ధనాధాన్యములు కాలక్రమమున 
అంతరించిపోవును 


పూర్వాషాఢ. ఈ నక్షత్రం లో వివాహమైన. 11వ 
సంనుండి నిత్యమూ ఉద్వెగభరితముగా 
ఉండును పుత్రుల చె విడువబడినది భర్తను 
విడచి ఇతరులను కూడునది 


ఉత్తరాషాఢ ఈ నక్షత్రం లో వివాహమైన 


ధనవతురాలు భర్తకు సుఖములు నిచ్చునది 
మంచి నీలము కలది కార్యకుశలత 
బంధుపూజ్యురాలు సేవకులు గలది 


శ్రవణం ఈ నక్షత్రం లో వివాహమైన. 8వసం. 
నుండి దుష్టాచారము గలది పరిణితి లెనిది 2వ 
సం మున శస్తముల వలన మరణించునది 


ధనిష్ట ఈ నక్షత్రం లో వివాహమైన కొన్ని సం ల్లో 
నీలము లేనిది అయి ఉభయకులములకూ 
నాశము చేయునది అగును 


శతాభిషం. ఈ నక్షత్రం లో వివాహమైన 
ఈర్షగలది లజ్జ లెనిది మద్యము 
సేవించుటయందు ఇష్టము గలది శీలము లేనిది 


నిటివలన మరణము పొందునది అగును 


పూర్వాభాద్ర ఈ నక్షత్రం లో వివాహమైన. 
క్రూరమైనది శుచిలేనిది దుర్చర మైన భగము 
కలది శీలము లెనిది దరిద్రవంతురాలు 
ఎల్లప్పుడూ దూరప్రాంతముల తిరుగునది 
అగును 


ఉత్తరాబాద్ర ఈ నక్షత్రం లో వివాహమైన. పరిణిల్‌ 


తి కలది పతివిధియత కలది బహువిధముల 
కనక ఆభరణములు భూషణములు కలది కిరి 
ప్రతిష్టలు గలది అగును 

రేవతి. ఈ నక్షత్రం లో వివాహమైన 

సౌభాగ్యవతి మృదువుగా నుండునది గౌవరము 


కలది ధణ్యాత్ము రాలు బహు ధనవంతురాలు 
అగును 


[అ 


